పద్మావతీ శ్రీనివాసము 


ప్రధమాశ్వాసము 


శ్రికైవల్యానుగ్రహ | లోక సురక్షక సుధా విలోకన రమణా 
శోక దురితౌఘ దళనా | కాకుత్న కులాభిరామ కారుణ్య నిధీ 
థి 


శ్రీనివాస చరణ సేవానురక్తి 

మానుగ నిత్యము మనమందు నిల్పి 2. 
కలియుగ దైవమై కరమను రక్తి 

వెలసిన కథ నుడివెద ముదమార 3. 


అంజనాద్రి ఘన శేషాద్రి వృషాద్రి 

మంజుల వృషభాద్రి మటిీ గరుడాద్రి 4. 
నారాయణాద్రి యనగ వేంకటాద్రి 

నా రంజిలెడు సప్త నగరాజ విభుని 5, 


మానసంబున నిల్పి మాధుర్యముగను 

వీనుల విందుగ వివరంబు గాను 6. 
పద్మావతీశ్రినివాస మనంగ 

పద్మదళాక్షు భవ్యచరిత్ర నెల్ల 7. 


శ్రీయుతమై ముని సేవితమై ఘ 

నాయతమై జగదభి రామమైన 8. 
నైమిశారణ్యమ్ము నంద నోపమము 

హేమాది ధాతు సంహితములు గిరులు 9. 


సాల తాల తమాల చంపక కుంద 
మాలతీ కరవీర మల్లికాషండ 10. 
చూత నీప వకుళాశోక మధూక 11. 


కేతక మాధవీ కింశుక తినిశ 


కురవక పాటలా కోవిదా రాది 
తరువులు విలసిల్లు ధరణీ తలమ్ము 
రమణీయ ఖగములు రంజిల్లు నచట 
కమనీయ కుట్టార కందరా వృతము 


హరిణ చమూరు శివాజగర హరి 
శరభ శార్దూల కేసరి గజాది మృగ 
సంచరితమ్ము కాసార సాధుజల 
సంచయమ్ము తనర షట్పద రవము 


కలహంస బక గణ కారండ వాది 
జల విహంగో త్కర సంసేవి తమ్ము 
పుణ్యపు నైమిశమ్మున తపోధను ల 


గణ్య సంఖ్యులు ప్రముఖ ధరణి సురులు 


సంతత నిశ్చల జపతపః కామి 
తాంతరంగులు జ్వలితాంగులు ఘనులు 
సకలోర్వి జనులకు సాఖ్యంబు నెంచి 
యకళంక చరితులు యమివరు లెల్ల 


యజ్ఞరాజ మొకటి యాచరించు తటి 
సుజ్ఞాన సంపన్న సురమునీంద్రుండు 
నారాయ నాంచిత నామ జప మహి 


తారాధనా రతు( డబ్ద జాత్మజు(డు 


నారదుం డత్తణి నగుమోము తోడ 
వారి కడకు వచ్చె భాగవతుండు 
సురముని( జూచి భూసురులు సమ్మోద 


20. 


21. 


22. 
23. 


భరితులునై యర్హ్యపాద్యంబు లొసంగి 


అంజలి ఘటియించి యాసీను, జేసి 
వింజామరలు వీచి వినుతుల తోడ 

పూజింప నానంద పులకితు. డయ్యె 
రాజీవగర్భు వర సుతుండు కరము 


బృందారక గణ సంప్రీత చిత్తుండు 
మందస్మిత వదన మండితుం డడిగె 
యాగ భాగ చయార్హ తాధిపు( డెవరు 
భాగవ తోత్తమ పండితు లార 


ఈ చెంత మీ యాగ మెవ్వాని గూర్చి 
వాచోచితమ్ముల( బలుకంగ రాదె 

నా విని సంయమి నాధులు చింత 
నా వివశత్వమ్మున నిలిచి రంత 


ధర్మ తత్వజ్ఞులు దమలోనం దాము 
మర్మ మెటు(గ నెంచి మథియించి రిట్లు 
అంభోజ గర్భాచ్యుతాంబ రాంబరుల 


దంభ విహీనుండు దా నెవ్వం డనుచు 


శాంత మక్రోధము క్షమముల నెవరు 
సంతత ముందురు సక్క(గ ననుచు 
తర్కంబు సేసిరి ధరణిసుర వరు 
లర్క సదృశ తేజు లన్యోన్య మంత 


అమర ముని వరేణ్య యట్టి యీశుండు 
తమ రర్హులు దెలుప దయ మాకు ననగ 
లోకకల్యాణ లోలు( డనియి నిట్లు 


24. 


25. 


26. 


27. 


28. 


29. 


30. 


31. 


32. 


33. 


34. 
35. 


నాకముని కను డనఘులార మీర 


అనినంత శుకశౌన కాదిగ మునులు 
గని రొండొరుల గనం గార్య సాధకుని 
పరమ పవిత్రుండు పాదాక్ష భృగు వ 
డరెను శోధింప నటన్‌ సత్వ గుణుని 


అల్ప కార్యం బని యాత్మలో (దలచి 
చల్పెను మార్గణ సాహస యాత్ర 
కాంచెను సత్యలోకమునః బద్మభవు 
నంచిత వాణీ సమాశ్రిత లీలు 


నిజగురు ద్రుహిణుని నిలిచె మౌనముగ 

నజు గని వందన మాచ రింపకయి 
అవిధేయ ముని గని యాగ్రహ మొందె 

ను విరించి తనయుః డనుచు శాంతు6 డయ్య 


ధాత నిజ జనకు తాపము. జూచి 
వీత సంభావన వెడలె భూసురుండు 
హిమగిరి తదుపరి యేంగెను ధృతిని 


ప్రమథాధిపతి6 జూడ బౌరుష మొప్ప 


కనియెం భృగు మహర్షి గరళోగ్ర కంఠు 
ననలాంబకు గిరీశు నంగజ హరుని 
భృగు గని సోదరప్రేమ మూర్కొన6గ6 
దగ నెదురే/గె నధథర్వుండు నంత 


అల సత్వ గుణము దా నరయ దలంచి 
యలసత్వమున నుండె నంత భూసురుండు 
ద్విజు వర్తనము గని తీవ్ర రోషమున 


36. 


37. 


38. 


39. 


40. 


41. 


42. 


43. 


44. 


45. 


46. 
47. 


నజుండు శూలం బేయ నడర నాపె నుమ 


రోషాకలిత వేషు రుద్రునిం జూచి 
భాషా విహీనుండై పరంగె ద్విజుండు 
శీఘ్ర కోపోద్రిక్త చేతస్కుం గాంచి 
శిఘ్రమ మరలెను శీతాద్రి నతండు 


కలియుగ కల్యాణ కాంక్షిత మతులు 
నలిననాభసుతు పినాకి లీల లవి 
శ్రాంతాపగతు(డును సంయమి వరుండు 
చింతాకులిత తప్త చేతస్కు. డయ్యి 


చనిచని కాంచెను సంయ మీద్రుండు 
వనజాక్ష విలసిత వైకుంఠమునను 
వైకుంఠ పురవాసు వందిత శక్రు 
లోకైక రక్షకు రుచి రాంతరంగు 


ఘన నీలి వర్ణునిః గౌస్తు భాభరణు 
ఘన చక్ర హస్తునిం గౌశేయ వస్తు 
హర్యక్ష నిభమధ్యు నఖిలాండ నాథుం 


బర్యంక ఫణిరాజు పద్మాయ తాక్షు 


సురగణ సేవితు సుంద రాకారు 
హరిని రమా వినో ద్యచ్యు తానంతు 
కని గుణ శోధన కాంక్ష మీఅంగ 
ఘనవామ పాద విఘాతోరు జేసె 


లక్ష్మీ నివాసస్థలం బది నేడు 
సూక్ష్మీకృతం బయ్యెం జోద్యముగం ద్రుటి 
పరమాత్మ గుణగణ పరిశోధన ముని 


48. 


49. 


50. 


51. 


52. 


53. 


54. 


55. 


56. 


57. 


58. 
59. 


వరునకు దగునెట్లు వర గర్వ మకట 


భాగవ తోత్తమ పావన గాథ 

లీ గతి వింతలు హితకరములును 
దరహాస వదనుండై తాపసి జేరి 

హరి శాంతుం జేసి ప్రేమాతిశయమున 


పలికెను భవదీయ పదము నా దయిన 
పలుసంపు రొ మున బడి కందె నేమొ 
శాంతింపు మయ్య విశ్రాంతి నిచో ఎట్‌ 
సుంత యేమజచితిం జూడ నే నిన్ను 


మధుసూద నాస్య సుమధుర భాషల న 


వధరించి ముద మొందె భట్టారకుండు 
అగ్నిముఖుని గర్వ మణతశు నెంచి హరి 
భగ్న పాదాక్షుగ వానిం జేసె నిక 


ముక్తాతిశయ ఘన ముదితాంతరంగ 
భక్త శిఖామణి పద్మాక్షు గొలిచె 
భక్తవత్సల లోకపాల పరాత్మ 


ముక్తిప్రదాయకా మోహనరూప 


ఆది మధ్యాంతము అరయంగ లేము 
నీదు లీలలు మేము నేరంగ లేము 
పరిపరి విధముల బ్రార్థించి విప్పు 
డరిగె నామంత్రణ మంది ముదముగ 


యజ్ఞవాటిక కేగి యమి వరుల గని 
యజ్ఞాధిపుండు విష్ణు వని తెల్పె నంత 


60. 


61. 


62. 


63. 


64. 


65. 


66. 


67. 


68. 


69. 


70. 
71. 


శ్రీనివాసామర సేవిత దేవ 
మాననీయ నవ కమలదళ నయన 


ఇది విబుధజన వినత కౌశిక సగోత్రోద్భవ పోచిరాజాన్వయ సత్యసుందరీపేర్రాజదంపతీ సుత 
వేంకట రామ లక్ష్మీ సతీ సేవిత కామేశ్వర రావు నామధేయ ప్రణీతంబైన 
పద్మావతీ శ్రీినివాసమున( బ్రధమాశ్వాసము. 


పద్మావతీ శ్రీనివాసము 


ద్వితీయాశ్వాసము 


శ్రీలక్ష్మీ ప్రాణాధిప | కాళీయ ఫణాగ్ర నర్తక గరుడ గమనా 
లీలా మానుష వేషా | వేలాక్రాంత కరుణాబ్ది విశ్వాధారా! 1 


శ్రీసతి యంత నిశ్వేష్టిత యయ్యె 
ల 
యీ సంఘటనం గాంచి హీనాంగ రుచుల 2: 
హరి లోకనాథుని నసుర సంహారు 
ధరణి సురుండు దాః దన్నుట యేమి 3. 


శంఖ సుదర్శన చక్రాయుధుండు 
శృంఖలా బద్దుం జేసిన రీతి నుండె 4. 
సుప్రభాత నుతుల శోభిల్లు హరిని 


హాస 


వా 


విప్రార్భకుండు నేండు వేధించె నకట 5, 


కాస్తు భాభరణంపు( గాంతుల వెలుగు 

విస్తీర్ణ వక్షము వెలవెల బాటా 6. 
బ్రహ్మాది వేల్పుల ప్రణతుల నందు 

బ్రహ్మనాభుండు గాంచె( బాద తాడనము 7. 


రోషము వీడి విరోధి గాచెం బతి 

దూషిత మయ్య నాదు నిలయ మింక 8. 
కించపజుప నేల కినుక వహింప 

వించుక ప్రశ్నించె నివ్విధి లక్ష్మి 9. 


దుఃఖ పూరిత యైన తోయజనేత్ర 
దుఃఖ మణ(ప(గ మృదువుగా బల్కె హరి 10. 


పరమేష్టి పుత్రుండు పరమ పావనుడు 
గురు తపోధనుండు సుగుణ భాసితుండు 


భక్తుడు సంయమి భాగవతుండు 

శక్తి నరయ వచ్చె సత్కార్య రతుండు 
ధూర్తుం డనంగ రాదు దురితుండు గాడు 
వర్తించె నల్ప గర్వంబున నతడు 


దర్ప మడచితి పాదాక్షి( బీడించి 
దర్పహీను+ గరుణ దనుప నేరంబ? 
మన్నన కర్టుండు మాననీయుండు 


పన్నుగ క్షమియింపు పద్మదళాక్షి 


మృదువైన శ్రీహరి మినుకుల సుంత 
సుదతికి నుపశాంతి చొప్పడ లేదు 
నా విని శ్రీలక్ష్మి నాధున కనియె. 


గావలుండు ఘనాపకారియీ ద్విజుడు 


ఘను డైన ముని యైన ఖదిరుండు నైన 
వినయంబు లేకున్న బెద్ద యుట్లౌను 
దైత్యారి దూషింప దండ నార్హుండు 


కృత్యాపరాధంబుం గీర్తింప నేల 


శ్రీపత్యురమ్ము లక్ష్మీ నివాసమ్ము( 
బాపకర్ముని వామ పాదంబు తాశె 
రోషానలమున నరుణ మయ్యె ముఖము 
ద్వేషాగ్ని రగిలెను దేహంబు రమకు 


ఘోరావమానంబు కోపిష్టి సాధు 
వీ రీతి జేసిన నెట్లోర్తు నేను 


20. 


21. 


22. 


పల్కి యివ్విధమునః బ్రాణేశు తోడం 
గల్కి కోపోద్రిక్త గద్దదంబుగను 


శోకోపహత చిత్త శోషిత గాత్ర 
వైకుంఠమును వీడి వనజాక్షి వెడలె 
శశి విహీన ఘన నిశా నభో నిభము 
భృశ తిమి రావృత విష్ణు లోకమ్ము 


నిస్తామరస పద్మనికరంబు వోలె 
నిస్తారక శశాంకు నిలయంబు వోలె 


ద్యుతి విహీన దిననాథుం బగిది నిపుడు 


గత వైభ వాస్పద ఖర వికుంఠమ్ము 


ధవళాబ్ది నందన దందహ్య మాన 
వివశాత్మ శీతాద్రి వేదన నేంగె 

మౌన వ్రతము వూని మాధవి శైల 
కాననమ్ముల నుండె ఘన తపో నిరతి 


శ్రీ రిక్త నిలయంబు శ్రీహరి నంత 
దారుణంబై శోక తప్పునిం జేసె 
వాసవాది దివిజవ్రాతము కరము 
ధ్యాస నుడిగి యచేతన మయ్యె నంత 


శ్రీ విహీనార్తు నాశ్రిత పోషు బరమ 
పావను నచ్యుతు భక్త మందారు 
నిష్కళ వదనుని నిస్పత్వ గాత్రు 
నిష్కళంక చరిత్రు నిరవద్యు( గాంచి 


వైకుంఠ పట్టణ వాసు లల్లరును 


వ్యాకులి తాత్ములు నతి ఖిన్నులైరి 


23. 


24. 


25. 


26. 


27. 


28. 


29. 


30. 


31. 


32. 


33. 


34. 


క్రీడాద్రి వీడిన క్షీరాబ్ది తనయ 
వ్రీడావతి- దలంచి పీతాంబరుండు 


కరుణార మానస కమలాయ తాక్షి 
పరమోద్ద తాగ్రహ పరితప్త యయ్యె 
నను వీడి తా నే(గె నళినాక్షి కినుక 
మనమున జింతించె మాధవుం డంత 


ధవళానుగత యైన తర్గంబు వోలె 
గువలయాక్షినిం గన గోవిందు. డేంగె 
చనిచని కాంచె విశాల శైలమ్ము 

ఘన గృహా నిర్జర కందరా వృతము 


వేంకటాచల మన విఖ్యాత మవని 
సంకట హరణమ్ము సన్నుత సలము 
థ 
శ్వేత వరాహమ్ము వేంచేసి నటి 
ల 
భూతల స్వర్గంబు పుణ్య తటమ్ము 


శైల రాజముం గని చక్రాయుధుండు 
కాల గతస్కృతి( గాంచె మనమున 

శ్వేత యజ్ఞ వరాహ వేష ధారి నయి 
పాతాలమున వధింప(గ హిరణ్యాక్షు 


మోద మొందె విధాత ముల్లోకములును 
భూదేవి నిల్పిన భోగి భోగమున 

పూర్వ విధంబున( బుడమి నమర్చి 
సర్వ జలధులను సప్త లోకముల 


విభజించి చక్కగ వేడితి నీర 
జ భవుని సృజియింప జగతి నింపుగను 


35. 


36. 


37. 


38. 


39. 


40. 


41. 


42. 


43. 


44. 


45. 


46. 


లోక కల్యాణ విలోలుండ వాస 
సౌకర్య దివ్యదేశము భువి నెంచి 


క్రీడాద్రి వైకుంఠ గిరిరాజు. బక్కి 

టేండు గరుత్మంతు లీలం దెమ్మంటి 
పరిజన సహిత విష్వక్సేన ముఖఖ 
చర సురముని గణ సంయుత ముగను 


నాదు మాట విని వినతి నందనుండు 
మోదాతి సంభ్రమముల నుద్ద్గ మించె 
దేవ గంధర్వ విధి సహి తాదిత్య 
దేవదేవాదు లేతెంచి రచటకు 


స్తుతియించి యచ్యుతు దుర్చల నరుల 
కతి భయంకర రూప మయ్య యిద్దాని 
విడనాడి సుందర వేషము దాల్చి 


పుడమి జనుల. బ్రోవుము మురారి యనిరి 


మాననీయుల మాట మన్నించి యంటి 
నేను గల్పాంతము నిందుందు ననుచు 
గోమతీ నది కంతకు దిశ నరువది 
యామడ లాంతర మందున. బరి 


పూర్వాబ్దీ పశ్చిమమున; బంచ యోజ 
నోర్వి స్టలమ్మున నుంటిని నిలిచి 

థ 
అంత విక్షేప పక్షానిల ఘోష 


మంతక ఘన నినా దాకృతి( దాల్ప 


నానా మృగ వ్యాళ నానా విహంగ 


నానా లతా ద్రుమ నద నదీ నగము 


47. 


48. 


49. 


50. 


51. 


52. 


53. 


54. 


55. 


56. 


57. 


58. 


బహు నిర్గరాకీర్ణ భాసిత సురుచి 


ర హృద యాహ్ల్హాదకర నగ రాజమ్ము 


యోజన త్రయమును యోజన త్రిదశ 
భాజన విస్తార వసుధా ధరంబు 
నారాయణాద్రి యన ఘన క్రీడాద్రి 
పారంగ తాశ్రిత పరమ ధామంబు 


శేష శయన వశ సేవిత జనము 
శేష రూపము గిరిశ్రేష్ట తమంబు 
స్కందమున నునిచి సంతస మొప్ప 
డెందమునం దక్కిటి కడ కేతెంచె 


విహగేశ్వరుండు పవిత్రాద్రి నాదు 


విహితమ్మున నునిచె వినయమ్ము తోడ 
హరి వరాహుండు గిరి నధిరోహి యయి య 


పరదిశ కానన స్వామి పుష్కరణి 


దక్షిణ భాగస్థిత తటి మధ్య మహ 
దక్షయ భూరి సాధ మమల సితము 
రత్న ఖచిత గోపుర మయంబు నభ్ర 
రత్నకోటి సదృశ రశ్మి రాజితము 


శ్రీమణి మండప శ్రేష్ట సంయుతము 
నా మహా హర్మ్యము నందు నిత్యంబు 
శ్రీభూ సతుల గూడి శేషాద్రిని సక 
లాభీష్టములు దీర్తు నఖిల భక్తులకు 


ఆర్తి జనుల కెల్ల నానందము నన 
గూర్తును గోచరా గోచర ముగను. 


59: 


60. 


61. 


62. 


63. 


64. 


65. 


66. 


67. 


68. 


69. 


70. 


మంజుల ధవళ రోమసము గావ ధర 
రంజిల్లె శ్వేత వరాహ కల్పమని 71. 


సప్తగిరి నివాస సన్నుత దేవ 
తప్త కాంచన భూషిత విరాజమాన 72. 


ఇది విబుధజన వినత కౌశిక సగోత్రోద్భవ పోచిరాజాన్వయ సత్యసుందరీపేర్రాజదంపతీ సుత 
వేంకట రామ లక్ష్మీ సతీ సేవిత కామేశ్వర రావు నామధేయ ప్రణీతంబైన 
పద్మావతీ శ్రినివాసమున ద్వితీయాశ్వాసము 


పద్మావతీ శ్రీనివాసము 


తృతీయాశ్వాసము 


శ్రీవేంకటాచలపతీ! | సేవిత సురమునిగణా! విశేష గుణనిధి! 
గోవిం దానం తాచ్యుత! | పావన తమ భక్త కోటి పాలన దకా! 


పన్నుగా గల్పాది భవ్య కార్యమ్ము 

లన్ని దలంచి శ్రీహరి శాంతు. డయ్యె 2. 
ప్రాణ నాధుని మనోభావ తరంగ 

వీణాస్వన సమ నిబిడ ఘోషము విని 3. 


మోద మలర మది మురహరి చెంత 
వేదవతి, దలచి వేంచేసె లక్ష్మి 4. 
సామాన్యముగ దోచు సర్వ జనులకు, 

బ్రేమాస్పదమ్ముు శ్రీవేంక టాచలము 5, 


పరగు నీ స్థలమున భక్తి భావమ్ము 

నరు లెల్లరకును మానసమున నెపుడు 6. 
అందంద శ్రి వేంకటాచల మందు 

డెంద మలర(గ నుండె బరాత్పరుండు 7. 


గోచ రాగోచర గుంభనమ్ముగను 

దోచు నెల్లరకును దోయజాక్షుండు 8. 
మానిత ద్విదశాష్టమ కలి యుగమున 

భాను తేజుండు మిత్రవర్మ నాంబరంగ 9. 


తేజంపుం దుండీర దివ్య మండలము 
రాజధాని యట నారాయణ పురము 10. 


చంద్ర వంశోద్భవ సార్వభౌముండు 
సాంద్ర యశోనిధి సద్గుణ రాశి 


జవరాలు పాండ్యరాజ సుతమనోర 
మ వర నామా ర్థాంగి మహనీయునకును 
ఆకాశరా జన నా దంపతులకు. 


బ్రాకట గుణశీలి బాలుండు కలిగె 


రాజ్యాభిషిక్తు డై రమ్యముగ నవి 
భాజ్యమై పాలించెం బార్జివాత్మజుండు 
సంతాన రహితుం డశాంతుండు విభుండు 
నింతి ధరణి వారి కెట్టి శాపమ్మొ 


యజ్ఞార్ధి కాంచన హల మూని చేత 
బ్రజ్ఞానిధి కృషి యారణి తటి జేయ 
బీజములు భువిని వెదచల్లు చుండ 
యాజన స్థలమున నా ధరణి పతి 


పద్మదళ నివహ భాసిత శయన 

పద్మ సన్నిభ మార్దవ శిశువుం గాంచె 
విస్మయానంద వివృత హృదయుండు 
విస్మరించి హలము బ్రియ బాలం గొనియె 


పసిపాప గొనిపోయి భార్య కొసంగె 
వసుమతీశుం డంత( బరితోషణమున 
భామను బెంచిరి పద్మావతి యను 
నామంబున శయన నళినాళి యగుడు 


బాలి కావతరణ ఫల మోమొ కలిగె 


బాలు డిమ్ముగ రాజ పత్నికి నంత 


20. 


21. 


22. 


గ్రహముల దున్నత రాసుల నుండ 
గ్రహరాజు శుభ మేష రాశి యందుండ 


వసుదానుం డను పేరు పన్నుగం బెట్టి 
వసుధేశుం డొనరించె వడుగు సుతునకు 
విలువిద్య నేర్చెను పితరుని వద్ద 

యట 
నలవోకగను సకలాస్త శస్తములు 


బలశాలి పుత్రుని ప్రాభవమున న 

తులిత శౌర్యుండు శత్రు దుర్దర్షుం డయ్య 
am) 

జననీ జనకుల నిజ కరుణ గరిమ 

దనయ పద్మావతి తనరారు చుండె 


శుక్ల పక్ష శశాంక శోభంపుం గరణి 
నక్లేశ వర్ద మానైశ్వర్య యాయె 

౧ a] a 
శశి నిభానన శంఖసమకంఠ చారు 
కృశమధ్య ఘననీలి కేశ రంభోరు 


చారుశిల మృదుభాష చతురాతి సుకు 
మార శరీర పద్మావతీ దేవి 

ఉద్యాన వనమున నొకనాండు తరుణి 
హృద్యంబుగ సఖీ సహితయై చను తటి 


అమర ముని జగ దవ్యయ కారకుండు 
కమలనాభ చరిత గాన లోలుండు 
నారదుం డేతెంచి నారీ లలామ 


వారిజాక్షినిం గాంచె బద్మావతి నట 


తారల మధ్యను దారాధిపు వల 
దారానన సమాశ్రిత రమణీ మణిని 


23. 


24. 


25. 


26. 


27. 


28. 


29. 


30. 


31. 


32. 


33. 


34. 


సంయమీశ్వరుం జూచి శశిముఖి భక్తి 
సంయుత వినయ సుసంభ్రమములను 


ఎదురే(/గి వందన మింపుగం జేసి 
వదనము నించుక వంచి నిలబడె 
బాల నీవెవ్వరి బాలిక వనిన 


నా లలితాంగి తా నాకాశ రాజ 


తనయ మునివర పద్మావతి ననియె 
వినయమ్ము తోడ నావిని సంతసించి 
కల్యాణ మస్తని కరము దీవించె. 
గల్యాణి నంత సకల శుభ కరుండు 


తరలాక్షి శుభలక్షిత వర గాత్రమ్ము 
దరహాస మాన వదన కమలమ్ము 
భాసిత శంఖ గ్రీవము సుమధ్యమము 
శ్రీసమ మీవ యుచితము శ్రీహరికి 


నా బల్కి దీవించి నారదుండు మృగ 
శాబాక్షి( జనియె నాసతి పూజ లంది 
చెలికత్తియల గూడి చిద్విలాసముగ 
గలహంస గమన వికసిత సుమ ముఖి 


ముదమార విహరింప మురిపెంపు వనము 
సదమల చిత్తయై చేరె నభ్భామ 

మంజుల పిక శుకామర రావములును 
రంజన సుఫల భార నత ద్రుమములు 


శరభ వారణ మృగ చమర కురంగ 
హరి భల్ల సంచరి తాంచిత వనము 


35. 


36. 


37. 


38. 


39. 


40. 


41. 


42. 


43. 


44. 


45. 


46. 


విమల జలాశయ విస్పారితమ్ము 
కమనీయ బక హంస గణ సంయుతమ్ము 


కమల కోకనద ప్రకర భాసితమ్ము 
భ్రమర యుగళ గణ పరిసర్పితమ్ము 
సుందర వనమున సుమ సేకరణము 
డెంద మలర(గ రండి సుదతు లార 


ముదమార నిట రాజపుత్రిక తోడ 
కదలి చేయుద మనగ దిరిగి రపుడు 
అంత వనాంతర మందు వీక్షించి 
రింతు లుద్విగ్నులు నిద్ద దంతి నట 


గండ ద్వయోద్భవ ఘన మద ధార 
చండ దంత యుగలోజ్వల విలసితము 
కరిణీ గణ సమేత గజరాజుం జూచి 

తరుణు లేంగిరి వేగం దరుల చాటునకు 


ధవళాశ్వ వాహన ధన్వి యుకండు 
రవినిభ తేజుండు ప్రాయంపు వాండు 
విద్యుల్లతా సమవేత మేఘ నిభుం 
డుద్యదంబక హస్తు( డున్నత భుజుండు 


రత్న కంకణ కుండల కటి సూత్రాది 
రత్నా భరణ సువిరాజమానుండు 
నళిన దళ నిభ కర్ణాంతాయ తాక్షుం 
డళినీల కేశుండు నసిత వర్ణుండు 


పీతాంబర కటి సంవీతుండును గల 
ధౌత యజ్ఞోపవీత విరాజితుండు 


47. 


48. 


49. 


50. 


51. 


52. 


53. 


54. 


55. 


56. 


57. 


58. 


దక్షిణావర్తిత తరళ శ్రీవత్స 


లక్షిత వక్ష స్సులక్ష ణాంగుండు 


ఈహా మృగార్థము నేగి వెంటాడు 
వాహాధిరోహుని వామాక్షు లచట 
విస్మయమ్ము మదిని బెల్లుబు కంగని 
సస్మిత వదన విశాలాక్షు లైరి 


కరిరాజు గడు బ్రీతి గరివరదుం గని 
కర మెత్తి తల వంచి కదలె వెనుకకు 
హయము పైనుండి మృగాన్వేష ణార్ధి 
యయి రమణుల, జేరి యడిగె నీ రీతి 


మృగ మొక్క టగపడి త్రుటి. బాణి పోయె 
మగువలార కనిన మాకు జూపు డనె 
అనవుడు మేమెట్టి యడవి మృగమును 
గన లేదు నీదు రాకకు గత మేమి 


వధియింప జనదిట వర్తించు మృగము 
ల ధరణీంద్ర తనయ రక్షిత వనము 
వేగమ చను వింధ్య విపినము వీడి 


జాగు సేయ కనుచు సఖు లెల్ల పలుక 


వారి పల్కులు విని వారువమ్ము దిగి 
వారి జాక్షులు మీరెవరు లలితాంగి 
కనకపద్మ నిభ వాల్లంటి తానెవరు 

విని యేంగువాండ స్వవేశ్మము చెపుండు 


ఆమాట విని ధరణ్యాత్మ జానుమతి 
ధీమతి పద్మావతి యను వయస్య 


59: 


60. 


61. 


62. 


63. 


64. 


65. 


66. 


67. 


68. 


69. 


70. 


ఆకాశ రాజప్రియ తనయ శూర! 
మాకు నాయకురాలు కాజు సచ్చరిత 


నామంబు పద్మిని నారీలలామ 
వామాకి సుందర వదన శుభాంగి 
నీనామ మెయ్యది నీ కుల మేది 


సూనృతమ్ముగ( జెప్పు సుందరాకార! 


ఎవ్వరి వాండ వీవెట నుందు వంచు 
నవ్వనిత యడిగె నాశ్చర్య ముగను 
తానంత మందస్మిత వదనాంబుజుండు 
మానినుల కనియి మాపూర్వ జనులు 


రవి వరాన్వయ సువిరాజితుల మని 
భువన సమ్మోహ నంబుగ, బల్కు చుండ్రు 
నామమ్ము లెంచ ననంతము లవని 
నామస్మరణ పాప నాశ కారకము 


బుధులు ప్రేమగ వరమున గృష్ణు డందు 
రు ధర నామమ్మున రుచిరాంగు లార 
ఎవ్వని చక్రము నీక్షించి నంత 

నెవ్వని శంఖపు టిద్దధ్వని విన 


భూసు రాదిత్య రిపుల కనిశమ్ము 

త్రాస సంతప్త హృదయ కంప మగున 
ఎవ్వని విల్లున కిద్దరం బాబు 

దవ్వులకు నమృతాంధసుల విల్లులును 


అవ్వానిగ నెజు(గు6 డబల లార నను 
నివ్వేంక టాచల హిత వాసి నిపుడు 


71. 


72. 


73. 


74. 


75. 


76. 


77. 


78. 


79. 


80. 


81. 


82. 


మృగమును వేటాడ మిత్రుల తోడ 
నగము నుండిట వచ్చిన నతివం గంటి 


తరలాక్షి( గన నాకు తగులమ్ము కలిగె 
వర మీయ మన్నచో భామయే మనును 
అనవిని సఖి లెల్ల నాగ్రహమ్మునను 
జను శీఘ్రమమ్మునం జపలత వీడి 


శూరు(డ మా రాజు చూచిన నిన్ను 
ఘోర రోషమ్మునం గొలుసుల గట్టు 
తర్జితుం డయి యిట్లు తరుణుల చేత 
గర్భము వీడి వేగ నరిగె గిరికి 


అలమేలు మంగ చిత్తాంచిత చోర 
నలినదళాక్ష వనజభవ వినుత 


83. 


84. 


85. 


86. 


87. 


88. 


ఇది విబుధజన వినత కౌశిక సగోత్రోద్భవ పోచిరాజాన్వయ సత్యసుందరీపేర్రాజదంపతీ సుత 
వేంకట రామ లక్ష్మీ సతీ సేవిత కామేశ్వర రావు నామధేయ ప్రణీతంబైన 
పద్మావతీ శ్రీనివాసమునం దృతీయాశ్వాసము 


పద్మావతీ శ్రినివాసము 


చతుర్జాశ్వాసము 
(a) 


శ్రీభూనీళాదేవీ | వైభవ నాథా మురహర పక్షీంద్ర విహా 
రా భువనోద్ధార కమల | నాభా భువనైక మోహనా పరమాత్మా 1 


దివ్య సౌధమున కేతెంచి హరి దిగి 
భవ్యంపు మణి మండపము జేరె నంత 2. 
సఖులు నిషాద వేషము వీడి నాక 
ముఖి లైరి దివిజులు మురహరి వేండ 3. 


సూటిగ మణిమయ సోపానములను 
దాటి ముక్తాలయ తల్పము సేరె 4. 


నవరత్న ఖచిత సనాతన మంచ 
వివశ శయను, డయ్యు విరహ వేదనను 


తనుమధ్య మందస్మిత వదనాంబుజ న 
యన విశాల నళినజాభ పద్మభవ 
సుందరి పద్మిని సోయగమ్మునకు( 
గందర్ప శరఘాత కల్లోలుం డాయె 


అంత మధ్యాహ్న కాలాసన్న మైన 
సంతత భక్తి సత్సంగ నిజ సఖి 

సతి వకుళాదేవి సన్నుతుని నధి 
పతి శ్రీనివాసుని బరమ పురుషుని 


పద్మాక్షు సేవింప భక్ష్యములు గొని 
పద్మావతియు పద్మపత్రయు మరియు 
చిత్రరేఖయు సమంచిత సుదతులు ప 
విత్ర మానసు లంత విచ్చేసి రటకు 


వ్యంజన సహిత దివ్యాన్నము గంధ 
మంజుల మమర సమ్మత భాసితమ్ము 
పాయ సాన్నము నపూప వటక గౌడ 
ఛాయంపు ముద్దాన్న సౌదాన్నములును 


కాంచన పాత్రలం గైకొని సఖుల 
నుంచి ద్వార తటిని నుత్సహించి చని 
వకుళ మాలిక పరాత్ప్సరు' గాంచి భక్తి 
ముకిలిత హస్తయై పూజించె నతని 


లలితాంగి రత్న తల్పస్టిత వివశుం 
థె 
జలితాత్ము, గని పాద సంవాహనమ్ము 


చేసి యేల శయనించితి వింత తడవు 
వాసుదేవ భుజియింప వలయు జుమ్ము 


నాంబల్కి నన్య మనస్కు విలోలు 
వేపమానుం గని వేదన నడిగె 

నీ విటు నిర్లిప్త నిరవధి కార్తి 

నో వీరవర యేల నుంటి వార్తిహర 


మృగయార్థి వచట నే దృశ్యంబు గంటి 
వి గజయాన వలని వివశత తోంచె 
దేవ కన్యను గంటె ద్విజ కన్య నైన 


భావాపహరి నర భామిని గంటె 


చెప్పు మార్య యని యా చేడియ యడుగ 
నప్పుండరీకాక్షు డంత నిట్టూర్చి 

వకుళ మాలిక గని వామాక్షుం డనియి 
సకలమ్ము నుడివెద సత్యమ్ము వినుము 


త్రేతాయుగ మది వధించితి నేను 
సీతాపహారి దుశ్శీలు రావణుని 
వేదవతీ కన్య వినయ సంపత్తి 
యాదరించె సిరి సహాహియై కరము 


సీతయై లక్ష్మియ క్షితి నుద్భవించె 
భూతల పతికి నపుడు పువ్వుంబోణి 
పంచవటిని వీడ వధకు మారీచు 
పంచగ సీత యవరజుం డేతెంచ 


అంత సమీపించె నా రావణుండు 


పంతమూని మది నపహరింప సీత 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


26. 


27. 


28. 


అగ్ని హోత్ర గతాగ్ని యంత కార్య సుని 


మగ్ను,డై రావణు మనసు నెజింగి 


స్వాహా సతి సరసం బాతాల మందు 
స్నేహ భావము మీ సీతను దాచి 
రావణ స్పృష్ట కారణ దగ్ధ తరుణి 

నా వేదవతిని సీతాకృతి విడిచె 


రావణాపహృతయై లంకానగరము 
దైవోపహత సేరె దైన్య భావమున 
దశకంఠుని మరణోత్తరమున దిరిగి 
కృశమధ్య దారుణాగ్ని శిఖల దూ(క 


పావకుండు మహానుభావుండు రక్షి 
తావని సుతను స్వాహాశ్రిత సుమతి 
సీతం జూపుచు భద్ర శీలినిం గీల 

జాతము నుండి భూజ సవేదవతిని 


ఇచ్చి పలికె సీత యీమె యని మన 
మచ్చెరు వందగ నా వేదవతిని 
పుణ్యవతినిం జూపి పూబోడి బదుల 
గణ్య సంకటముల. గందె నిభ్బామ 


లంక యందని పల్కి లావణ్య వతిని 
నింక గరుణ జూచి యలుకొను మనె 
నా విని జానకి ననుజూచి పలికె 
దేవ వేదవతి ప్రీతి నొసంగె నాకు 


వారిజాక్షి పరమ భాగవతి సతి 
కారుణ్యము వహించి కల్యాణ మాడు 


29. 


30. 


31. 


32. 


3:3: 


34. 


35. 


36. 


37. 


38. 


39. 


40. 


అగణిత గుణశిలి నష్టాదశ కలి 
యుగమున వరియింతు నువిదను బ్రీతి 


అమర పూజల నంది యబ్దజ లోక 

మమరి యుండును నారి యంత వజకును 
తదనంతరము భూమి తనయగా బుట్ట 
ముదముగ నా వరము సిరి వరమున 


ఆకాశ రాజున కాసతి యిపుడు 
రాకుమారి ధరణి రంజిల్ల దొరికె 
నారాయణ పురమున నళిన రాశి 
నారాయణీ నిభ నళిన దళాక్షి 


చెలికత్తియలం గూడి చిరునవ్వు తోడ 
నలినాక్షి యంత వనమున, దిరుగుచు 
మృగముల వేటాడ మెలంగెడి నాకు 
నగపడె( గోయుచు నలివేణి విరుల 


వర శతమ్ముల వర్తింప దరమ 

య (x) 
హర్ష మెస(గ( గలహంస గమనను 
పద్మాభ పద్మజ పద్మ దళాక్షి 
పద్మాభయప్రద పద్మాక్ష వరద 


మేన నసువుల కల్మి పొసంగు నపుడ 
తాను రమా సహితము నన్ను. జేర 
వకుళ తెల్పుము వియత్పతి పుర మేగి 
సుకుమారిం గని నాకు సుందరి తగునె 


అనవిని వకుళ మోహాపన్ను, గాంచి 
చనియెదః జెప్పుడి సతియున్న దారి 


41. 


42. 


43. 


44. 


45. 


46. 


47. 


48. 


49. 


50. 


51. 


52. 


వేగమ యే(గుదు విశ్వేశ చూడ 
నా గజయాన( గల్హార నయనను 


అంతం జెప్ప దొడంగె నరవింద నేత్రుం 
డింతికి బ్రియమార నింపైన దారి 

అతివ యీ శ్రీన్ససింహ కుహర మార్గ 
ము తరించి భూధరము మనోజ్ఞము దిగి 


సంయ మీంద్రుం డగస్త్య సదాశ్రమమ్ము 
సంయాన గని కుంభ సంభ వార్చితము 
లింగ మగస్తేశు లీలా మయుం ద 


రంగ భాసిత సువర్ణ ముఖరీ తటిని 


పూజించి కడుభక్తి పూంబోండి సనుము 
భాజనీయము శుక వనము సుందరము 
అన్నదీ తట పధ మనుసరించి చనం 
గన్నుల కింపగు కమలాకరమ్ము 


రుచిరమ్ము పద్మసరోవర మందు 

శుచిగం దానము సేసి శుక మహాత్ముండు 
తప మాచరించు నతని నుతించి యమ 
ర పతినుతేంద్ర నీలమణి వర్ణుండు 
పీతామలాంబ రోపేంద్ర కృష్ణ సహి 
తాతత బాహుండు తాలాంకు నచట 
రామకృష్ణులు శుకారాధ్యులట బల 
రాముడు తీర్థయాత్రకు నే(గు వాడు 


వార లిరువురను భక్తి నుతించి 
వారిజములం గొని పద్మాకరమున 


53. 


54. 


55. 


56. 


57. 


58. 


59. 


60. 


61. 


62. 


63. 


64. 


ముదిత యంత సువర్ణముఖి నుత్త రించి 


పదిలమ్ముగ వనోప వనములు దాటి 


అరణీ నదీ తీర మనువుగం జేరి 
విరిబోండి వనమున విశ్రాంతి గొనుము 
అట జన నారాయణాఖ్య పురమ్ము 
నటవీ పరివృతము నరయంగ నోపు 


వనమున కన్పట్టు ఫలపుష్ప సహిత 
పనసామ్ర తిందుక పాటల కుంద 
చంపక వరుణ రసాల శిరీష 

మింపైన పున్నాగ హింగు ప్రియంగు 


సాల తాళాంకోల శాల్మలీ ప్లక్ష 
మాలతీ యూధికా మల్లికా కుంద 
ఖర్జూర నింబ నాగ వకుళాశోక 


భూర్ణ హింతాల జంబూ బీజపూర 


కీచకోదుంబర కింశుక లికుచ 
మాచీ ముఖప్రియ మందార నీప 
చించార్జున బదరీ శ్రీ పూగ మధుక 
మంచిత నారికేళాశ్వళ్థ యుతము 


కరవీర కంజాత కల్హారములును 
గరుడ సారస శుక ఖగ సంకులమును 
భ్రమర రుంకార సుస్వర మనోహరము 
కమనీయ ఘన తటాక విరాజితమ్ము 


మగువ పుష్పోత్తర మార్గమున జని 
నగరమ్ము రమ్యము నారాయణపురి 


65. 


66. 


67. 


68. 


69. 


70. 


71. 


72. 


73. 


74. 


75. 


76. 


గంగానదీ సమ కల్లోలవతియు 
భంగ తట్యరణి శైవలిని నచ్చోట 


కని యధోచితమగు కార్యము సేయు 
మని నుడివి శయన మాశ్రయించె హరి 
అంజలి ఘటియించి హరికి నయ్యింతి 


గుంజామణి సమము గుజ్జము నెక్కి 


శ్రీనివాసోక్తంపు( జెలువంపు దారి 
మానిని చనియె కమలనేత్ర దృతిని 
మృగముల జూచుచు మృగశాబనయన 
మృగరాజులను ఖడ్గమృగముల కపుల 


గోమాయు భల్లూక కుంజరములను 
భీమశరభముల( బెద్ద పులులను 
సారస పిక శుక చక్రవాకముల 
గారవ మొప్పంగ గాంచుచు నంత 


స్వర్ణముఖరి. గుంభసంభవు( గొ ల్సి 
పర్ణశాల సదాశివ భజనం బేసి 

శుక వనమున వ్యాససూను( బూజించి 
బకరిపు బలరామ పదములు మ్రొక్కి 


పద్మసరోవర వనముల దోణి 
పద్మముల గొని యబల సేదం దీరె 
దినమంత పయనించి దినకరు(' డలసి 
వనజములు గుములః బశ్చిమాద్రి సనె 


కలువలు వికసించెం గాంతు శశిం గని 
సలిపె నృత్యమ్ములు చక్రవాకములు 


77. 


78. 


79. 


80. 


81. 


82. 


83. 


84. 


85. 


86. 


87. 


88. 


శార్వర మూనె దిశల సద్దు మణింగె 
సర్వులు సుఖనిద్ర సల్పిరి జగతి 89. 


చక్కంగం దెలవార శార్వరి గడువ 

కొక్కురో యంచు కుక్కుటములు గూయ 90. 
అరుణ కాంతులు వనమంత విరిసెను 

దరుణి వకుళ యంత ద్వరపడి సాగె 91. 


దివ్య సతి వకుళా దేవి వేగముగ 

భవ్యారణీ నది పశ్చిమ తటిని 92. 
చేరి కాంచె నపుడు శృంగార వతుల 

భూరి రాజ ద్వారము వెడలి వేగ 93. 


దైవ సన్నిధికి నేతెంచిన వారి 

వైవిధ్య సద్దామ వస్తాభరణల 94. 
ఎవరు మీరలు కార్యమెయ్యది సదమ 

ల వదనులార నెలవది యేది యని 95. 


వారలః బ్రీతి నవ్వనిత యడిగిన 
గారవ మొప్ప నా కన్యక లనిరి 96. 
ఆకాశ రాజగృహ నివాసులము స 


దాకార సుమతి పద్మావతీ దేవి 97. 


రాజ నందన సఖీ రమణుల మమ్మ 

రాజోపవనమున రాజీవ నయన 98. 
కుసుమాపచయము సంకోచము లేక 

మసలి సలుపుచు విమలమతి నుండె 99. 


అపచయ మింపుగ నాచరించు సఖి 
ని బదిలముగ( జూచు నేర్పున నుండ 100. 


వృక్ష మూలమ్మున( ద్రుటి గన్పడె ఘన 
వకుండు నాజాను బాహు దర్పుండు 101. 


నీలి మేఘశ్యామ నిరుపమానుండు 

మాలా ధరుండును మాననీయుండు 102. 
మకర కుండల మణి మయ విభూపితుని 

నకళంక రూపుని నరవింద నయను 103. 


కాంచి పద్మావతి కమల దళాక్షి 

కాంచన నిభ దేహి కనుండు గను డని 104. 
మాకు( జూప ద్రుటిని మా యెదుటనె స 

దాకారు డంత నంతర్జానుం డయ్యు 105. 


అంత మా సఖి మూర్చ నందంగ వెజచి 
యింతిని ననిపితి మింపుగ గృహము 106. 


సంకట కల్మష సంచయ హరణ 
వేంకట గిరివాస వేంకట రమణ 107. 


ఇది విబుధజన వినత కౌశిక సగోత్రోద్భవ పోచిరాజాన్వయ సత్యసుందరీపేర్రాజదంపతీ సుత 
వేంకట రామ లక్ష్మీ సతీ సేవిత కామేశ్వర రావు నామధేయ ప్రణీతంబైన 
పద్మావతీ శ్రినివాసమున( జతుర్ధాశ్వాసము 


పద్మావతీ శ్రీనివాసము 


పంచమాశ్వాసము 


శ్రీరామా కారుణ్యా | కారా కల్యాణ కారకా కృష్ణా దే 
వారాధ్యా దైత్యారీ | క్షీరాంభోధ్యాత్మజేశ శ్రీవత్సాంకా 


ధరణీశుం డస్వస్థ తనయను గాంచి 
కరము చింతించి యాకాశ రాజు మది 
దైవజ్ఞ బిలిపించి తనయ జాతకము 
నా విప్తునకు( జూపి యడిగె( దత్సలము 


సద్భాహ్మణు(డు బృహస్పతి సదృశుండు 
సదృహ్మ విజ్ఞాన సంపన్న ఘనుడు 
గ్రహము లన్నియు శుభకర గతి నుండె 


మహిమాన్వితముగ సంశయము శూన్యమ్ము 


నీదు తనయ యందు నిరుపమానముగ 
కాదేని నిత్యపు గ్రహ ఫల మెంచ 
కొంచెము విభ్రాంత గోచరము గన 
నెంచ( బ్రశ్న సమయ మించుక నిపుడు 


చాయను లగ్నము సరిజూడ లగ్న 
నాయకుడు శశి లగ్నమ్మున నుండె 
గురువు కేంద్రమ్మునం గూర్చుండె దినపు 
పురుగు నిద్రను రాజ్యమునం బ్రశ్న పక్షి 


ఫలితము గణియింప బార్థివ వినుము 
చెలువంపు స్వస్థత చేకురు నయ్య 
పురుపోత్తము నకని ముగ్గ మోహనుని 
నరవింద నిభముఖి యవ్వనా గతుని 


కాంచి మోహావేశ కలితాత్మ యాయి 
కాంచన వరాభ కన్యకు( గలు 
t9 ౧ 


పురుషోత్తముని యోగము పుడమి నిజము 


వరకన్య నొకతిని బంపు నాతండు 


శుభమగు మీకు నా సుదతి నుడువుల 
కభిమతముగ సాగ గారవ మొప్ప 
తనరి యగస్థ్యార్చిత శివ లింగమును 


లీ 
ఘనముగ నభిషేక కలితు( జేయంగ 


15. 
16. 


తనయకు కల్యాణదాయకం బగును 
బనుపు విప్రవరుల( బార్థివేంద్ర యని 
దైవజ్ఞుండు వలుక ధరణి నాధుండు 


శైవ కార్యము సల్ప సద్బాహ్మణులను 


నియమించి మము పిల్చి నెలంతుక లార 
రయమున నేగి మీరలు వస్తు తతిని 
సమకూర్చి రండన సత్వర మాల 
యమున కే(గిన వార మతివ మే మెల్ల 


మానినీ నీ యాగమన కారణమ్ము 

నీ నామ మెయ్యది నెలవది యేది 
హయమున వేగ దివ్య రమణి వోలె 
నయనమ్ములకు నింపన దయ జేసితివి 


నావిని పల్కె నానందము గల్ల 

నే వేంకటాచల నిలయమ్ము దాన 
వకుళ నామంబున( బరంగుదాన బెద 
రక సుంత యాకాశ రాజు దేవేరి 


ధరణీ సతిం గనం గదలి వచ్చితి వెస 
నరయ గలనె నేను నా దేవి నిపుడు 
వనిత మాటలు విని వారిజాక్షులు స 
వినయముగ ననిరి వీ లగు నంచు 


పల్కి యివ్విధి వా రవనిపతి గృహము 
కల్కి వకుళ గూడి కదలి చేరంగ 

పుర వీథి గుంజా విభూషిత శబరి 
చరియింప వీపున జంటిపాప నిడి 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


26. 


27. 
28. 


సోది చెప్పెద నంచు సుదతి భాషింప 
నాదరమ్మున, బిల నా రాజ పత్ని 
రాజ సాధమునకు రమణి చెంచితను 
భాజనీ యాపర్ణ వర శూర్ప్చ మందు 


ముత్తూము ముత్తియముల.+ బోసి సోది 
కత్తియం జూచి నిక్కము సెప్పు మనియె 
చేటలో బోసిన చెన్ను ముత్యముల 


సూటిగ మూడు రాసులు సిసి రాణి 


జరుగం బోయెడి వాని జక్క6గం జెప్పు 
తరుణీ యనంగ మధ్యపు రాసినిం గద 
నీవు దలచితివి నీరజాక్షి యన 

భావము సెప్పుము పడతి నిజ మది 


ధన రాసు లిత్తు సుదతి నీకు నిజము 
ను నుడివిన నన మానుగం బల్కె శబరి 
తల్లి మటి శిరో రత్న మది నీయ+ గదె 
కల్ల కాదు సుమి వక్కానింతు నిజము 


నావిని రాణి మీనాక్షి పాయసపు 
సౌవర్ణ పాత్రను శబరికి నిచ్చె 
క్షీరాన్నము తినిపించి సుతున కంత 
ధారాళముగను సత్యము చెప్పం దొడంగె 


భవదీయ నందన పద్మావతీ మ 
నో వాంఛ నెజుంగంగ నోడం జింతితవు 
తన యాకులతకు సంతాపమ్ము వలదు 


వనమందు. గాంచెను వర పురుషు ఘను 


29. 


30. 


31. 


32. 


33. 


34. 


35 


36. 


37. 


38. 


39. 
40. 


వేంకటాద్రి నివాసు విష్ణు సన్నిభుని 
సంకట హరణుండు శార్భ ధరుండు 
మురిపించు నా స్వామి పుష్కరణీ త 
టి రమా వినోద మండితుం డసు రారి 


పురుషోత్తము మురారిం బుండరీకాక్షు 
వరతన్వి పరవశత్వము జెందెం గాంచి 
వనజాక్షి. జూచి యప్పరమాత్ముండును 


ఘన మోహ సందీప్త కాంతుండు నయ్యి 


మదగజయాన వామకరాభిలాషి 
సుదతి స్వసఖి బంపు సుందర నేత్ర 
నీదు సన్నిధికిని నీరజాక్షుండు 
శ్రీదేవి సన్నిభ సేపట్టు దనయ 


అఖిలాండ విభుం జేరి యానందముగను 
సుఖియించు నిత్యము సుందర వదన 
చింత వలదు తల్లి చిన్ని నా సుతున 
కింత శుద్ధాన్నంబు నీయవే యన్న 


ధరణి యన్న మొసంగి తగుః గానుక లిడి 
యరగె నంతఃపుర మానందముగను 
అంత నందన చెంత కారాణి యేంగి 
కాంతావృతను బ్రీతిగ నడిగె నిట్లు 


తల్లీ పలుకు మెడంద+ గలట్టి కాంక్ష 
తల్లడ పడనేల తల్లిని, గంటె 
మాతను వీక్షించి మందస్వరమున 
జాత రాగ దళిత చారునేత్ర యనె 


41. 


42. 


43. 


44. 


45. 


46. 


47. 


48. 


49. 


50. 


51. 
52. 


ఆజాను బాహుండు నఖిలాండ విభుండు 
తేజో మయుండు ధాత్రీ రక్షకుండు 


భువన మోహనుండు సత్పురుష ప్రియుండు 


నవలోకనప్రియు లబ్ద జాదులును 


భక్త సులభు(డు సర్వవ్యాపకుం డ్‌ 
భక్తాలభుండు దేవతల దేవుండు 
ఆర్త జన వర భక్తాభీష్ట దాత 

వర్తిల్లె( జిత్త మప్పరమాత్మ యందు 


శోధింపుం డాతని సుర రాజ వంద్యు 
నాధీన మయ్యె నా హరియందు మనసు 
తనయ మాటలు విని తరలాక్షి భక్త 

జన లక్షణములు విశద పజపు మన 


అతి గుప్తములు దల్లి యవి సావధాన 
మతి విన్ము నుడివెద మాన్యుల ఘనత 
చెప్పం దొడంగె సుత చెన్నుగ నంత 
నప్పరమాత్ము భక్తాగ్ర గుణములు 


శంఖ చక్రములు భుజద్వయమునను 
రింఖద్రజత నిభ రేఖాంక మనంగ 


పుండ్రము ధరియింత్రు మురియుచు నుదుట 


దండ్రి హరి మది నిత్యమ్ము వేడంగ 


ధరియింత్రు పండ్రెండు ధవళ పుండ్రములు 


పరి తుష్టు లితరులు భాగవతులును 
కేశవ నామ సంకేతము లవియ 
నాశన మొనరించు నానాఘములను 


53. 


54. 


55. 


56. 


57. 


58. 


59. 


60. 


61. 


62. 


63. 
64. 


ఫాలము నుదరము వక్షము కంఠ 

నాళము జఠరము నడుమ పార్శ్యముల 
భుజ యుగమును గళపు వెనుక తటిని 
భుజముల పైన నింపుగ ద్వాదశములు 


నామము లెల్ల దనర నడి నెత్తి 

పై మటీ వాసుదేవ యన నుతింత్రు 
నిత్యాగ్ని హోత్రులు నిజ భాగవతులు 
సత్య సంధుల యనిశము భాగవతులు 


నిజదార రతు లవనిని భాగవతులు 
సుజనాళి సుముఖులు సుమ భాగవతులు 
పరదారలం దల(పరు భాగవతులు 


నిరతాధ్యయను లవనిని భాగవతులు 


పర నిందలను సలుపరు భాగవతులు 
పర ధన మపహరింపరు భాగవతులు 
భూత గణ హితు లెపుడు భాగవతులు 
వీత రోషులును భువిని భాగవతులు 


మూల మంత్రమ్మును బురుష సూక్తంపు 
జాలము పిమ్మట జాతవేద మను 

ఘన మంత్రము పరించి క్రమముగ భక్త 
జనులల్ల ధరియింత్రు శంఖ చక్రములు 


బాగవతుల యంద పరమాత్ము డుండు 
నా గరుడ గమను నంద లగ్నంబు 
నాదు చిత్తము దల్లి నారాయణ వర 
పాదము లింపుగ బడయ.+ జింతింపు 


65. 


66. 


67. 


68. 


69. 


70. 


71. 


72. 


73. 


74. 


75. 
76. 


శ్యామల వర్ణుని స్మరియింతు నతని 
నామమ్ము దలంతు నన్య నరుల నల్ల 


చే పల్కి యాగెను విరింబోండి దుఃఖ 
వేపమాన హృదయ విహ్వల గాత్ర 
నావిని హరి దర్శన విధి యెయ్యదని 


భావింప జాగెను వసుధాసతి మది 


అంత సద్విజులు శివార్చనం జేసి 
చెంత జేరంగ బూజించి సద్విధుల 
దీటైన ధనమిచ్చి దీవన లంది 
బోటుల చెంత బూబోండినిం గాంచి 


రాజ కన్నియల నరసి రాజ పత్ని 
పూజార్హ మైన యిప్పొలంతి యెవ్వ రన 
వన మందు మము జేరి పల్కెను వకుళ 
తన నామ మని వనిత మిము నడుగగ 


వేంకట గిరివాసి వేగ మిచ్చటికి 
బంకజాక్షీ గొని వచ్చితి మమ్మ 
ఇద్దేవి నిచటకు నీప్పిత మేమి 
యిద్ద చరిత్రకు నీవ యడుగుము 


వారి మాటలు విని వసుధాసతి గని 
వారిజాక్షిని దగ బల్కా నీ రీతి 

ఎవ్వరి దానవు హిత మేది నీది 
యవ్వ వచింపు సత్యము దీర్చెద నన 


వకుళ నా నామంబు వసుధేంద్ర పత్ని 
సకలము నుడివెద సత్యము వినుము 


77. 


78. 


79. 


80. 


81. 


82. 


83. 


84. 


85. 


86. 


87. 


వేంకటాద్రి నివాసి విభుండు మా కతండు 
పంకజాక్షుండు శ్రీనివాసుండు ఘనుండు 


వేటకై యొకనాండు విపినమ్ము వెడలె 
పాటవమ్మున శ్వేత వాహమ్మ నెక్కి 
మృగ గజ సింహాది మేటి జంతువుల 
సొగసైన కలకంఠ శుక సంచయముల 


కాంచుచు మాస్వామి గజరాజు ననుస 
రించుచు నుండె కరేణు సహితను 
వన వనము లరిగి వనజాక్షు డంత 
కనె శంఖణ నృపతి ఘన తాపసు నట 
శ్రీభూసహితముగ స్థిరముగ నిల్పి 
భూభృత్తు నందు నింపుగ జనార్దనుని 
చారు సరస్సది శంఖనాగ బిల 
మారామ శోభిత మాతటి యందు 


అర్చన లొనరించు నా భూపతిం గని 
చర్చిత గాత్రుండు సైంధవము దిగి 
రాజ వేషమున నా రాజు నడిగె వి 
రాజమాన నృప వరా భూధరమున 


నీ చేయు పని యది నే నెటు(గంగ 
వాచాతిశయముల( బల్క6గ రాదె 
నావిని యనె శంఖణ నృపుండు నంత 
నా విభు శ్వేత మహారాజు సుతుండ 


హైహయ దేశమ్ముహరిభక్త వరుండ 
నాహవనమ్ముల నాచరించితిని 


88. 


89. 


90. 


91. 


92. 


93. 


94. 


95. 


96. 


97. 


98. 


99. 


మిక్కుటముగ భక్తి మీఅంగ నేను 
మక్కువ తోడం గమల నాథుని గన 


విష్ణు దర్శన కాంక్ష విస్తృత మయ్యె, 
దృష్ట తీరగ నోచం గృపం జూడం డాయె 
అంతః బల్కెను బ్రీతి నాకాశవాణి 
వింతైన సుద్దుల వేదన తీర 


దర్శన మీ రాదు ధరణీశ పుత్ర 
కర్శితుండవు గాకు కలంతం వీడు మిం 
అట( జని నారాయణాద్రి సదృక్తిం 
బటుతర తపము సల్ప(గ గోర్కి తీరు 


దివ్యవాణి వలుక దేశమ్ము వదలి 
భవ్యముగ నిచట బరమాత్ము నిలిపి 
దేవు నగోచరు తేజు నర్చింతు( 

బావ నాగస్త్యు దీవనల నిత్యమ్ము 
అనవుడు మాస్వామి హాస్య ముప్పొంగ 
ననె జను నారాయణాద్రి నృప వర 
పయనించి గిరి నెక్కి పశ్చిమ దిశకు 
బ్రియమైన న్యగ్రోధ వృక్ష మూలమున 


బాలుని జూచి విష్వక్సేను నచట 
కేలు మోడ్చి యతనిం గీర్తించి యంత 
స్వామి పుష్కరి ణట స్నానమ్ము సేసి 
భూమీశ పుత్ర నింపుగ నపర దిశ 


చని కను మశ్వల్డే సాల రాజం బ 
వని పతి నందన వల్మీక మచట 


100. 


101. 


102. 


103. 


104. 


105. 


106. 


107. 


108. 


109. 


110. 


111. 


రమణీయ ధవళ వరాహ మచ్చోట 
కమనీయ మగు ననఘ మతుల కెల్ల 


తప మాచరింపు సద్భక్తి నచ్చోట 

కృపం జూచు నిన్నట నృపరాజ పుత్ర 
ఆదేశ మిచ్చుచు హయ రాజ మెక్కి 
మోదమ్ము తోడ నమ్ముగ్గ మోహనుండు 


వన వనాంతరములు వన మృగయార్తి 
వనజాక్షుం డరిగి స్రవంత్యరణిం గని 
ముదముగ వారువమును దిగి నవ కు 
ముద కువలయ వృతమ్ము వనజాకరము 


శీతల వాయు నిషేవితుం డగుచు 
వీత దంతావళ వీక్ష ణార్తుండు 
విహరించు చుండగ విరుల దునుము ద 


రహసిత వదనులు లలనల( గాంచె 


తనర వారి నడుమ తరలాకి మేఘ 
జనితస్వన విలసచ్చంపాలత నిభ 
శ్రీసతీ సమ సురుచిర రూప కనక 


భాసిత దేహ సువర్ణ నిక్షించి 


మోహించి వారిని ముదమార నడిగె 
నా హరి యెొవ్వరీ యలివేణి యంచు 
ఈ కన్యలు వలికి రంత నిభ్బామ 
యాకాశ రాజు మహాబలు పుత్రి 


ఆ మాటలను విని యశ్వంబు నెక్కి 
దామోదరుం డంతం దన కొండ. బేర 


112. 


113. 


114. 


115. 


116. 


117. 


118. 


119. 


120. 


121. 


122. 


123. 


పదపడి చనుదెంచి స్వామిపుష్కరణి 
మృదువుగ నను బిల్సి మేదినీశుండు 124. 


అతివ నీ వేంగి వియద్రాజ పురము 
సతి ధరణిం గని కుశలము నడిగియు 125. 
రాజ ప్రియ తనయ రాజీవ నయన 
భాజనీయ వదన వధువుగ నడుగు 126. 


రాజాభిమతమును రమణి నీ వడిగి 

సౌజన్య మొప్పంగ జనుదెంచు మనియె 127. 
మావిభు నాజ్ఞను మన్నించి నేను 

దేవి నీ చెంతను దెలియ జేసి తిది 128. 


రాజును మంత్రుల రాకుమారి విని 

రాజపత్ని తగు కార్యమ్ము దెలుపుమ 129. 
వకుళ మాటలు విని వసుధేంద్ర పత్ని 

వికసిత వదనయై ప్రీతి నొందె మది 130. 


భక్తజన సురభి పాపవినాశ 
ముక్తిప్రదాయక పుండరీకాక్ష 131. 


ఇది విబుధజన వినత కౌశిక సగోత్రోద్భవ పోచిరాజాన్వయ సత్యసుందరీపేర్రాజదంపతీ సుత 
వేంకట రామ లక్ష్మీ సతీ సేవిత కామేశ్వర రావు నామధేయ ప్రణీతంబైన 
పద్మావతీ శ్రినివాసమున( బంచమాశ్వాసము. 


పద్మావతీ శ్రీనివాసము 


షస్టాశ్వాసము 


శ్రీమత్స్య కూర్మ సువరా | హామల రూపా ఘన నరహరి వేష ధరా 
వామన భార్గవ రామా | రామ సుగురు కృష్ణ బుద్ధ లాలిత కల్కీ 1 


వెదకెడు లత కాలు వెనంగిన రీతి 
సుద తీప్పిత మ్మి(క సుకరంబు నయ్యె 2. 
కమలాలయను జేరి కాంతుని బిలిచి 3. 


సుమతులు మంత్రులు సూచుచు నుండ 


తరలాక్షి ధరణి సంతసమున వకుళ 


మురిపెంపు. బల్కుల ముచ్చటింపంగ 


ధరణి పల్కులు మహిత ముదము నీయ 


ధరణి విభుం డమాత్య పురోహితులను 


సాదరముగం జూచి యనియి నీ రీతి 
మాదగు సుతను బద్మావతీ దేవి 
కమలాలయ సదృశ కమలను గోరె 
నమర సన్నుతు( డసహాయ శూరుండు 


వేంకట గిరి వాస వేద వేద్యుండు 
సంకట హరణుండు చక్రాయుధుండు 
శ్రీనివాసుం డని చెప్పి క్షితిపతి 
మానుగ నడిగె సమ్మతి వారి నెల్ల 


ధన్యుల మైతిమి ధరణీశ మనము 
కన్యను నిచ్చినం గల్యాణ మగును 
శుభకర మైనట్టి సుముహూర్తము జగ 
దభిరామమౌ వివాహమ్మున కెంచ 


రావింపు రాజ సుర గురువు నిపుడు 
దేవి పద్మావతి దేవేశున కిడ 
సుఖియించును గమలాక్షుని కర మంది 
యఖిలాండ నాథుని యా రమ తోడ 


వారి మాటలు విని పార్ధివుం డంత( 
గూరిమిని దివిజ గురువును బిలిచి 
మృగశిర మాకన్య మేలైన తార 


14. 
15. 


తగ శ్రవణము వరు తార గురువర 


యోగ్యంపు లగ్నము నొడగూర్పు దేవ 
భాగ్య కరంబయి పర(గంగ నిపుడు 
ఉత్తర ఫల్గుణ ముత్తమ మయ్య 
యిత్తటీ పెండ్లికి నింపుగం జూడ 


వైశాఖ మాసము పరిణయమునకు. 
గౌశలమునం బల్కె క్మాపతి కిట్లు 
గురువు బృహస్పతి కూరిమి పల్కు 


లరసి పూజించి సురాచార్యు, బంపి 


వకుళ మాలిక6 జూచి వసుధాధి నేత 
ప్రకటించి లగ్నము వైశాఖ మందు 
విభు చెంత కే(గియు. బెండ్లికై తరలి 
విభవమ్ము తోడ రా వివరింపు మనియె 


నాంబల్క మరి రాజనందన కీర 

మా బాగరికి దూత యన నిచ్చి పంపె 
తదుపరి క్మాపతి తనయుని బంపె 
త్రిదశాధినాథు. దోడ్తేరంగం బ్రీతి 


విశ్వకర్మను బిల్చి పృథ్వీ విభుండు 
విశ్వాసమున; బుర వీధుల నెల్ల 
శోభాయ మానము సుందర తరము 
వైభవోపేతము వజుపంగ బనిపె 


వసుమతిశునిం దనుపంగ విశ్వకర్మ 
వెస నలంకరణము వీటినిం జేసె 


పురుహూతు. దొసం౧ను బుష చయమ్ము 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


26. 
27. 


సుర కన్య లాడిరి సుందరముగను 


ధనదుండు వంపెను ధన ధాన్యములను 
యిన సుతుం డింపుగ నిచ్చె నరుజము 
వరుణుండు వంపెను బద్మరాగముల 

సుర లెల్ల జని రంత సుమహాద్రి వృషము 


రాజానుమతి( బొంది రయమున కీర 
రాజముతో వకుళ హయ మెక్కి సనె 
ఆ వృషభాద్రి నాహ్లాద ముప్పొంగ 
దేవాలయమ్మున దేవదేవు గని 


సానుకూలము లాయె నఖిల కార్యములు 
వీనుల విందుగ వినిపించు శుకము 
పరిణయ విషయ మీ పతగ రాజమ్ము, 
గరుణను విను మనెం గలికి యా హరిని 


అనవుడు శ్రీహరి కనియె నా చిలుక 
వినయమ్ము లొలుకంగ వినతులు సేసి 
అతివ పద్మావతి యాడిన నుడులు 
సతతమ్ము నీ నామ సంకీర్తనమ్మె 


తలంతును నిత్యము తమరూప మేను 
నలినాక్ష కరుణించి నను స్వీకరించు 
వెలయు నా దేహమ్ము విహిత పుండ్రముల 
నలినాక్ష కరుణించి నను స్వీకరించు 


కొలుతు నీ భక్తులం గుశలమ్ము నరసి 
నలినాక్ష కరుణించి నను స్వీకరించు 
సలలిత పంచ సంస్కారుల( గొలుతు 


28. 


29. 


30. 


31. 


32. 


33. 


34. 


35. 


36. 


37. 


38. 
39. 


నలినాక్ష కరుణించి నను స్వీకరించు 


మెలంగెద నెప్టు నీమెచ్చు కార్యముల 
నలినాక్ష కరుణించి నను స్వీకరించు 
అల నస(గె జనకుం డనుమతి నాకు 
నలినాక్ష కరుణించి నను స్వీకరించు 


నాంబల్క కీరమ్ము నగరాజ విభుండు 
పూబోడి విన్నపము వివరమ్ముగను 


ముదితాంత రంగు(డై మురిపెమ్ము లొలుక 


సదమల చిత్తకు సమ్మతిం దెలిపె 


అమరుల గూడి నే నరుదెంతునయ్య 


కమలాక్షి బెండ్డాడ కమనీయముగను 
శుకరాజ వచియింపు చోద్యమ్ము మీ 


నకళంక మీసఖి యానంద మొంద 


దామంబు నిమ్ము పద్మావతికి నభి 
రామమై యుప్పదె రాజ నందనకు 
దామంబు నాదేవ దత్తంబు తోడ 


భామను జేరంగ బయనించె( జిలుక 


చేరి సఖినిదులసీ మాల నిచ్చి 
కీరమ్ము తెల్పెం జక్రి నుడువు లెల్ల 
మృగనాభి గంధపు మేలైన మాల 


సిగ పైన ధరియించెం జిన్నారి పద్మ 


సంతోష ముప్పొంగ సముచిత రీతి 


కాంతులు వెదచల్లు కనకాంకములను 


ధరియించి శ్రీకాంతు దర్శనమునకు 


40. 


41. 


42. 


43. 


44. 


45. 


46. 


47. 


48. 


49. 


50. 
51. 


విరియంగ నగుమోము వీక్షించు చుండె 


క్షితిపతి సద్భక్తి శీతాంశుం జూచి 

నుతియించి కోరె ననువగు భక్ష్యముల 

రస సంయుతమ్మలు రమ్య భోజ్యములు 

ను సుగంధ యుతములును జతుర్విధములు 


నైవేద్య యోగ్యము నారాయణునకు 
దేవ నర ముని సంతృప్తి కరములు 
సమకూర్చె సకలమ్ము సంభారములను 
కమనీయముగ నంత గలువల టే(డు 


పను లవి పెండ్లివి వడిని( గావించి 
కనులు మెరయు నలంకరణం జేయించి 
మంత్రి సంయుత సభా మంటప మందు 
మంత్ర రాగంపు సంరంభ ముప్పొంగ 


వాద్య ఘోషమ్ములు వ్యాపింప దిశల 
హృద్యంపు నృత్యమ్ము లేపార సభల 
రాజ కుమారి నలంకృత బేసి 


రాజపత్నియు రాజు రాజస మొప్ప 


మాననీయులు మోద మానసంబునను 
శ్రీనివాసునకై నిరీక్షించి రంత 


కరుణాంతరంగ సకల లోకనాథ 


సురగణ సన్నుత సుందరాకార 


52. 


53. 


54. 


స్స్‌ 


56. 


57. 


58. 


59. 


60. 


61. 


ఇది విబుధజన వినత కౌశిక సగోత్రోద్భవ పోచిరాజాన్వయ సత్యసుందరీపేర్రాజదంపతీ సుత 
వేంకట రామ లక్ష్మీ సతీ సేవిత కామేశ్వర రావు నామధేయ ప్రణీతంబైన 
పద్మావతీ శ్రీనివాసమున షష్టాశ్వాసము. 


పద్మావతీ శ్రీనివాసము 


శ్రీ సప్తగిరి నివాస వి | లాస విభవ భక్త జన వరప్రద వినుతా 


భాసిత పుండ్రాభయకర | వాసవముఖ సురవరగణ వందిత దేవా 


కీరమ్ము సనుదేజం గేశవుం డంత 
శ్రీరమను బిలిచి స్నేహమ్ము తోడ 
ఏమేమి వలయునొ యెజింగింపు చెలియ 
ప్రేమగ నీవింక పెండ్లికై యిపుడు 


పనుపుము సకియలః బన్నుగ నీవు 
నొనగూర్పం బను లెల్ల నుత్సాహముగను 
అనవుడు శ్రీదేవి యానంద మొప్ప 
ననిపెను బనులకు నను(గుంజెలులను 


వాసన లీనెడు వర తైల మిచ్చె 
పట్టు వస్త్రము లిచ్చె వనజనేత్ర శృతి 
ల = 
దట్టంపు నగలిచ్చె తమ్మికంటి స్మృతి 
అద్దమ్ము సమకూర్చ నందాల ధృతియె 
యట 
ముద్దుగం గస్తూరి ముద్దియ కాంతి 
జవ్వాది నొసంగెను జవరాలు హ్రీయె 
యవ్వనవతి కీర్తి యమర మకుటము 


ఛత్రము నిచ్చెను శక్రుని భార్య 

గోత్ర నందన యిచ్చె గురు చామరమ్ము 

అభ జాంగన యిచ్చె నన్య చామరము 
బు 

నబ్ద వదనులు జయ విజయ లంత 


వ్యంజనములను నీయంగ శ్రీలక్ష్మి 
కంజదళాక్షి వేగం బతినిం జేరి 
తైలమ్ము శ్రీహరి తలను బంకించి 
మేలైన నలుంగులు మేనున రుద్ది 


కలశ శతమ్ములు గంగా జలముల 
గలంబోసి పరిమళ కర్పూరములను 
ఒకొ గక్కుటిగ దీసి యొయ్యారముగను 
జక్కంగ శ్రీరమ స్నాతునిః జేసి 


పొలుపుగ సాంబ్రాణి పొగవేసి తలకు 
చెలువంపుం గురులకు( జిక్కులు దీసి 
కాశేయ వస్త్రమ్ము కట్టించి యింతి 
లేశము మైపూత లీలగ నలంది 


కనకాభరణములు కమనీయముగను 
తనువెల్ల దొడిగెను దరలాక్షి పతికి 
అద్దము జూపించె నందాల భామ 


ముద్దుగ దిద్దెను బుండ్రము శౌరి 


కల్యాణ తిలకమ్ము కాంతుని నుదుట 
కల్యాణవతి లక్ష్మి కనువిందు సేసె 
బ్రహ్మ పురస్కృత వాస వాదులును 
బ్రాహ్మణోత్తములు నప్పరస లెల్లరును 


సనక సనందాది సంయ మీంద్రులును 
మునులు వసిష్టాది పుణ్య పురుషులు 
నారద సంయుత నాకర్షులెల్ల, 
బౌరులు భక్తులు భాగవతులును 


20. 


21. 


22. 


23. 
24. 


తరల(గ దన వెంట దామోదరుండు 
గరుడ వాహనమునం గమలతో జనెను 
పాడంగ గంధర్వ పతు లెల్ల రచట 
నాడ(గ చక్క(గ నప్పర లెల్ల 


మ్రాగంగ భేరీలు మోద మలరంగ 
జాగంగం దాపస స్వస్తి వాచ్యములు 
వకుళాది సఖు లుండ వర రథమందు 
సకలము గదల విష్వక్సేన గణము 


నారాయణపురము నారాయణుండు 
గౌరవమ్ముగం టేరెం గల్యాణమునకు 
వరుని రాక( గని యప్పార్థివుం డంత( 
గరిరాజు వీపున గాంత నెక్కించి 


పురవీథుల+ జని గోపురపు ద్వారమున 
వరునుని వధువును బన్నుగ నిలిపె 
తన కంఠమాలను దామోదరుండు 
ననురాగమున వేసె నతివ కంఠమున 


పద్మావతియు నంత వర దామముం గొని 


పద్మాక్షు మెడలోనం భాసిలం జేసె 
ముమ్మారు లివ్విధి ముద్దు లొలుక(గ 
నిమ్ముగ వేసిరి యిద్ధ చరితులు 


వాహనమ్ములు దిగి వరుడును వధువు 
గేహమ్ము, జొ చ్చిరి కేల్పట్టు కొనంగ 
కమలాసనాది నాకనివాసు లెల్ల 


రమణీయ కల్యాణ రాజవేదికకు 


25. 


26. 


2/7. 


28. 


29. 


30. 


31. 


32. 


33. 


34. 


35. 
36. 


సపరివారము సంతసమ్మున( జేర 
నపురూపమై తోంచెనా మండపమ్ము 
సాంకురార్పణముగ నట్జజు( డంత 
నంకిత మతి వివాహము జరిపించె 


మాంగల్య ధారణ మహిమం దనరెను 
మంగళ వాద్య సంరంభముల్‌ చెలంగ 
ధవళమై మెజయు ముత్యాలు గైకొంచు 
జవముగ సేసలు సల్ల నొండొరుల 


నీరజాక్షు తలను నీలము లాయె 
వారిజాకి తలను బద్మ రాగములు 
లాజహోమాదులు రమ్యమై యొప్ప 
భాజనీయమ్ముగ వ్రతములం దనిపి 


నళినజు( డింపుగ నవ దంపతులను 
సలలిత వృత్తిని శయనింప జేసె 
దివ్యమై పర(గను దిన చతుష్కములు 
భవ్యంపు( బెండ్లి సంబరములు జరుగ 


రాజానుమతిని సర్పారి వీపు పయి 
భూజరమాయుత పురుపోత్తము నిడి 
బుషులును సురలు కీర్తింప హర్షించి 


వృషభాద్రి యందరు వెడలెడు తిని 


సంతోషము గలుగ సంతాప మడర 
నింతి పలికె సుత నీక్షించి ధరణి 

పోయిరా సుఖముగం బోయిరా తల్లి 
వేయండ్లు వర్ధిల్లు విభు గూడి తల్లి 


37. 


38. 


39. 


40. 


41. 


42. 


43. 


44. 


45. 


46. 


47. 
48. 


పతియింట నెప్పుడు పలుకు రానీకు 
పతిమాట కెప్పుడు బదులాడః బోకు 
శయనింపః దగదమ్మ సంధ్య వేళలను 
దయజూడం దగునమ్మ దైన్యుల నెపుడు 


పరుషంపు మాటలు పలుకంగ రాదు 
గరువమ్ము నెప్పుడు కలుగంగ రాదు 
నడయాడు సల్లంగ నట్టింట నెపుడు 
వెడసేయ కెప్పుడు పెనిమిటి నీవు 


నాం బల్కి ధరణి తనయను వీడ్కొలిపె 
దూబూచు లాడంగ దుఃఖము సతికి 
ఆనంద ముప్పొంగ నాకాశ రాజు 
కానుక లిచ్చె నింక వధూవరులకు 


భూరి భాండ సహితంబుగ తండులములు 
భూరి సంఖ్యల భీమ ముద్గ భాండములు 
దధి ఘృత క్షీర శత సహస్ర పాత్ర 
లధికాయతమ్ములు నమల తరములు 


నారికేళ కదళీ నవ చూతములు ను 
దారపు బణస చిత్రామలకములు 
కౌశేయ వాస నికాయములును బ్ర 
కాశమాన సువర్ణ ఘన భూషణములు 


దాస దాసీ జన దళములును సిత 
గోసహస్రములును గోవృషభములు 
ధవళాశ్వములును వేదండ శతములు 
నవరస కోవిద నర్తకీ మణులు 


49. 


50. 


51. 


52. 


53. 


54. 


55. 


56. 


57. 


58. 


59. 
60. 


బహుమానముల నిచ్చి పార్థివోత్తము(డు 
సహన శీలి నిలిచె శౌరి సముఖము 
మామగారిని జూచి మహనీయు( డంత 
బ్రేమగ నడిగె ధాత్రీపతి కోర్కి 


నిశ్చల భక్తియ నీరజాక్షు పయి 
నిశ్చయముగ వేండె నృపతి వరుండు 
కరుణించె వరమును గరుణా మయుండు 
ధరణీపతికి నంత దామోదరుండు 


ఆమంత్రణము నంది యబ్దీ శయనుండు 
సామరావళి వృషభాద్రి తటమున 
దేవేరు లరిగిరి దివ్య ధామంబు 

దేవ దుందుభు లంత దిశలల్ల మ్రూంగ 


పరమేష్టి ముగియించి వైవాహికమ్ము 
కరమొప్పం గీర్తించె గరుడ వాహనుని 
వాసవాది యమర వరులల్ల( బొగడ 
వ్యాససుత శుక సంయమి నుతియింప 


శ్రీభూజ సహితము సింహాసనమున 
వైభవ మొప్పంగ వైకుంరు( డుండె 
సత్కారములు సేసి శౌరి నాకౌక 


సోత్కరములు చన నొస(గె ననుమతి 


సేవింపం గందుండు శ్రీనివాసుడు య 
థా విధి విహరించె( దద్దిరి తటిని 

వేంకట గిరి యందు వెలసి నిత్యమ్ము 
సంకట హరణమ్ము సలుపు భక్తులకు 


61. 


62. 


63. 


64. 


65. 


66. 


67. 


68. 


69. 


70. 


71. 
72. 


విన్నను జదివిన వేంకటేశు కథ. 

గ్రన్నన శుభములు కల్లు నెల్లరకు 

దురితమ్ము లన్నియు. దొలంగు నిక్కముగం 

బరగును సిరులెల్ల భాసురముగను 73. 


పద్మావతీ శ్రినివాస పాపహర 
పద్మనాభా పరాత్పర పద్మ నయన 74. 


ఇది విబుధజన వినత కౌశిక సగోత్రోద్భవ పోచిరాజాన్వయ సత్యసుందరీపేర్రాజదంపతీ సుత 
వేంకట రామ లక్ష్మీ సతీ సేవిత కామేశ్వర రావు నామధేయ ప్రణీతంబైన 
పద్మావతీ శ్రీనివాసమున సప్తమాశ్వాసము. 
పద్మావతీ శ్రినివాసము సంపూర్ణము. 


పద్మావతీ శ్రినివాసము 


గ్రంథ కర్ప దంపతులు 
వివరములు: 
పోచిరాజు కామేశ్వర రావు, M.Tech. (Machine Design) 
స్వగ్రామము: 
బి. దొడ్డవరము, నగరము మండలము, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్‌. 
ఉద్యోగము: 
1. ౧616. Senior Manager, Electronics Corporation of India Limited (A Govt. of India Undertaking), 
Hyderabad. 
2. Former Assoc. Professor, Dept. Of Mech. Engg. , M.V.S.R Engineering College Hyderabad. 
3. Former Assoc. Professor, Dept. Of Mech. Engg. , Rungta College of Engineering and Technology, 
Raipur. 
నివాసము: H.No. 19, Shiva Residency, Phase 1, Mathpurena, Raipur, Chchattisghar - 492013 
Cell. Nos. 8602787525, 9440378434. 


స్వీయ రచనలు: 
1. రామ చంద్ర శతకము. 
2. పోచిరాజ శతకము. 
3. పద్మావతీ శ్రీనివాసము (ద్విపద కావ్యము- సప్తాశ్వాసములు). 


వేంకటేశ్వరా శతకము (అష్టోత్తర శతనామ సంభృతము). 

శ్రీమదాంధ్ర సుందర కాండ (నిర్వచన వాల్మీకి రామాయణానువాదము, 68 సర్గలు). 
శ్రీకృష్ణ సూక్తి సుధాకరము (శ్రీమదాంధ్ర భగవద్గీత, శ్లోక క్రమానువాదము). 
శ్రీమన్నారాయణ శతకము. 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము (100 దశకములు). 

శ్రీమన్నారాయణ దండక సహిత దేవీ మూర్తి త్రయ స్తోత్ర మాలిక. 


. మాహేశ్వర దండకము. 

. మాయా జాలము (అష్టాదశ శంకలు) ఖండిక. 

. ఉదాహరణ కావ్యము_ దొడ్డవర సోమేశ్వరుండు 

. శ్రీమదాంధ్ర రామాయణము. 

. శ్రి బాల రామాయణము (సంక్షిప్త రామాయణము) (కొనసాగుచున్నది) 
. గోవిందము. 


